నవ శిక్షత నాహిత్యమాల 


పట్టు పురుగుల పెంపకం 


Sus 
5): వంకటప్పయ్య 


చితాలు 
డి.కె. దాస్‌ 


2 am OT 
Fest, WE shy), DR 
oe 11 ANE 


ణ్‌ 
న్‌ 


ఈ పుస్తకం రాష్ట్రవయోజనవిద్యా వనరుల కేంద్రం, హైదరాబాదు, 
ఆం(ధ(పదేశ్‌ మరియు నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా సంయుక్తంగా 
నిర్వహించిన వర్క్‌షాప్‌లో తయారు చేయబడినది. 


ISBN 81-23/-267 1-6 

పథమ ముద్రణ 1999 (శక 1920 

అ వి. వెంకటప్పయ్య. 1999 

Pattu Purugu!a Pempakam (Telugu Original) 

రూ. 7.00 

డెరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (అస్త, ఇండియా, ఎ-5, (గీన్‌పార్క. 
న్యూఢిల్లీ - 110016 ద్వారా ప్రచురింపబడినది. 


పట్టు పురుగుల పెంపకం 
రెతుకు పండించటం ఆనందం. జ పంటకనా తగినంత ఎర 
కావాలి. రాను రాను నిటివనరులు తరిగిపోతున్నాయి. కనుక 
అన్ని పంటలూ పండటం లెదు. రైతుకు ఆదాయం తరిగిపో 
తుంది. కనుక కొత్త మార్గాలు ఆలోచించాలి. నిటి వసతి తగి 
నంత లేకపోయినా ఆదాయం వచ్చే మార్గాలు చూడాలి. అలా 
ఆదాయం వచ్చేవి కొన్ని ఉన్నాయి. వాటిలో పట్టు పురుగు 
లను పెంచడం ఒకటి. పట్టు పురుగులకు మల్ఫరీ ఆకు ఆహారం. 
కనుక మల్చరీ తోటల పెంపకం గరించి ముందుగా తెలుసు 
కుందాం. 


మల్చరీ తోటల పెంపకం 

దీనినే మల్చరీ వ్యవసాయం అంటారు. పట్టు పురుగులకు 
మల్చరీ ఆకు ఆహారం. ఈ ఆకు బాగా లభిస్తేనె పట్టు పురు 
గులు ఎదుగుతాయి. మల్చరీ ఆకు పెంపకానికి మంచి నేల 
కావాలి. రాయలసీమ గరప నేలలు మంచివి. కోసా ఎర్ర నేలలూ 
మంచివే. లెలంగాణా దువ్వ భూములు ఇంకా మంచివి. దీనికి 
చవుడు నేలలు పనికి రావు. నీరు నిలవడం వల్ల భూములు 
ఉపయోగించవు. నల్ల రేగడి భూమిలో ఇవి పెరగవు. తడి, 


3 


పొడి గరప నెలలు, ఎర్రనేలలు - ఇందుకు మంచివి. వాలుగా 
ఉన్న నేలలో కూడ సాగుచేయవచ్చు. ఐతే వాలుకు అడ్డంగా 
సాళ్ళు చేయాలి. కాలువలు చేయాలి. అనువైన నాగు పద్ధతి 
చేపట్టాలి. అనుభవం గల వారి సలహా పాటించాలి. 


తోటల పరిసరాలు 

మల్చరీ తోటలను బాగా పెంచాలి. ఆకులు ఎంతో నున్నిత 
మైనవి. అతి జాగత్తగా ఏటిని కాపాడాలి. ఇరుగు - పొరుగూ 
కలుషితం కారాదు. రోడ్డు (పక్క పెంచరాదు. దుమ్ము ఆకుపై 
పడితే పెరగవు. కర్మాగారాల మురికి నీరుతో వీటిని తడప 
రాదు. ఆ నీరు ఆకులకు సరిపడదు. పాగ గొట్టాల మసి ఆకు 
లపై పడరాదు. మసిపడితే ఆకులు పనికి రావు. నిమ్మ, (ద్రాక్ష 
అకు పురుగు మందులు వాడతాం. ఆ తోటలకు దూరంగా ఈ 
తోటలు పెంచాలి. మనం మిరప పంటలేసాం. పొగాకు పంట 
వేస్తాం. ఈ రెంటినీ కలిపి మల్చరీ వేయరాదు. ఇది మిశమ 
నాగుకు పనికి రాదు. మల్చరీని వేరుగా పెంచాలి. అతి జాగ 
త్రగా పెంచాలి. అప్పుడు ఆకు పనికి వస్తుంది. పట్టు పురు 
గులు బాగా తింటాయి మల్చరీ ఆకుల్ని. బాగా పెరుగుతాయి. 
పట్టుదారాన్ని ఇసాయి. అతుకు ఆనందం కలిగిసాయి. 


నాగు భూమి తయారీ 

మల్చరీ వ్యవసాయం లాభదాయకం. అందుకు భూమిని తయారు 
చేయాలి. ముందుగా భూమిని బాగా దున్నాలి. వెన్నలా మెత్తగా 
దున్నాలి. అప్వుడు ఆకుకు కొదవ ఉండదు. గడ్డి, కలుపు, 
వవక్సుల్ను రాళ్ళు ఏరి వేయాలి. పొలాన్ని బాగా ఆరనివ్వాలి. 
తిరిగి దున్నాలి. తదుపరి ఎండ బెట్టాలి. ఒకటి రెండు రోజు 
లలో నాటుదాం అనుకొని ఎరువు వేయాలి. పశువుల ఎరువు, 


4 


యం. 
|. | 


/ ల] | 

AY | | 

ib ॥ 
గే | 

ో 
1 - 
శీ 
1 


కంపోస్టు ఎదైనా తగినంత వేయాలి. సమంగా కలియదున్నాల. 
“తర, దక్షిణ దిశగా సాళ్ళు చేయాలి. కాలువలు చేయాలి. 
నాలు వెడలు అడుగున్నర పగా ఉండాలి. కాలువ లోతు 
తొమ్మిది అంగుళాలు ఉండాలి. సిటిలో ముంచి కొమ్మలు 
నాటాలి. ఇందుకు ఎం. 5 వంగడం మంచిది. తరువాత పలు ' 
చటి తడి పెట్టాలి. కొమ్మ బాగా బతుకుతుంది. పది రోజులు 
చూడాలి. చనిపోయిన కొమ్మలుంబే మరల నాటాలి. అవస 
రాన్ని బట్టి నీరు పెట్టాలి. ఇసుక నేలలో తక్కువ నీరు చాలు. 
గరప నెలలలో ఎక్కువ నీరు కావాలి. 


5 


మొక్కల పోషణ. 

మల్చరీ మొక్కలను బాగా చూడాలి. ఎదుగుదల గమనిం 
చాలి. నీరు సరిపోతున్నదేమో చూడాలి. చీడ పఏడలు 
చేరుతున్నావేమో గమనించాలి. మల్చరీ తోటకు ఎరువు తగి 
నంత వేయాలి. మాగిన ఎరువు మంచిది. లేదా రసాయన 
ఎరువు వాడవచ్చు. బె కంపెనిదైనా సర సత్రజన : భాస్వరం: 
పొటాష్‌, 120 : 50 : 50 పాళ్ళలో ఉండాలి. ఎరువు ఐదు 
సార్లు వెయాలి. మొదటిసారి కలుపు తీశాక - రెండవసారి 
మొదటి కోత తరువాత - మూడవసారి రెండవకోత తరువాత 
- నాలుగవసారి మూడవకోత తరువాత - ఐదవసారి నాలు 
గవ కోత తరువాత వేయాలి. ఎరువులను చల్లరాదు. మొక్క 
ప్రక్క భూమిలో వేయాలి. ఆ పెన మట్టి కప్పాలి. అప్పుడు 
మొక్కకు బాగా చేరుతుంది. బలం సమకూరుతుంది. 


మల్ఫరీ ఆశించే చీడ,పీడలు 

ఈ తోటలను బాగా పెంచాలి. దీనికి చీడ-పీడలు జాస్తి. ల 
మాత్రం అ(్రద్ద చేస్తే ఆకులు మిగలవు. దీనికి పలురకాల 
చీడలు ఆశిస్తాయి. బూడిద తెగులు (పయాదమెనది. ఇది 
ఆకు అడుగు భాగాన చేరుతుంది. ఇది ఆశిస్తే ఆకులు త్వరగా 
రాలిపోతాయి. ఆకుమచ్చా తెగులు వర్షాకాలం వస్తుంది. ఆకు 
లు గోధుమ రంగు మచ్చలు ఎర్పడతాయి. ఇలాంటి ఆకు 
లను పట్టు పురుగులు తినవు. తుక్రా తెగులు సోకితే పెరుగు 
దల ఉండదు. ఆకులు మాడిపోతాయి. మొక్కలు చనిపోతాయి. 
ఎర్ర గొంగళిపురుగు ఆకులను తిని వేస్తుంది. మనకు ఏమీ 
మిగలనీయవు. ఈ చీడలన్నీ (ప్రమాదమైనవే. వీటిని రూపు 
మాపాలి. ముందునుంచీ జాగత్త పడాలి. పెద్దల సలహా తీసు 
కొని మందులు చల్లాలి. ఈ మందులు విషమయం. అందు 

6 


చేత తగు జాగత్తతోచల్లాలి, మందు మన శరీరానికి తగులసీ 
యరాదు. ఆ గాలి మనకు సోకరాదు. 


ఎన్నిసార్లు కత్తిరించాలి? 

మల్చరీ మొక్కలు బాగా పెరగాలి. గుబురుగా పెరగాలి. కావలి 
సన ఎఐధంగా పెరగాలి. దిగుబడి, నాణ్యత పెరగాలి. అందుకు 
దీన్ని కత్తిరించాలి. జూన్‌-జూలై మాసాలలో ఒకసారి కత్తిరించాలి. 
నవంబరులో రెండవసారి కత్తిరించాలి. అదె నెలలో నేలమట్టా 
నికి సరికేయాలి. అప్పడు మిగిలిన ఆకులన్నీ తీసేయాలి. 


పురుగుల జీవిత చక్రం 
పట్టు పురుగుల జీవితం విచిత్రంగా ఉంటుంది. ఈ జీవితం 
నాలుగు దశలలో ఉంటుంది. మొదటిది గుడ్డు దశ. రెండవది 


పట్టు పురుగు థశ. పట్టుకాయ దశ మూడవది. రెక్కల పురుగు 
దశ నాలుగవది. రెక్కల పురుగు 3౨0 నుంచి 600 గుడ్లు 
పెడుతుంది. ఇవి పది రోజులలో పొదుగుతాయి. అప్పుడు 
పట్టు పురుగులు బయటకు వన్తాయి. ఆ పల్లపురుగులు చిన్న 
నల్లి చమలలాగా ఉంటాయి. శరీరమంతా వెంటుకలు ఉంటాయి. 
రెండు మూడు రోజులలో వెంట్రుకలు రాలిపోతాయి. ఆ పిల్ల 
పురుగులు ఆకులు తినడం వారంభినాయి. ఈ దశ దాదాపు 
25 రోజులు. పట్టుకాయ దశ చేరేసరికి బరువు పెరుగుతుంది. 
ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ దశలో పురుగులు చర్మం 
విడుస్తాయి. నాలుగు సార్లు విడుస్తాయి. పట్టుకాయ దశ అలాగే 
ఉంచండి. పదిరోజులు చాలు. అందులో నుండి రెక్కల పురుగు 
బయటికి వస్తుంది అదీ పట్టు పురుగు జీవితం. రంగు రంగుల 
జీవిత చ[కం. 


పట్టు పురుగుల జాతులు 

ఇవి మూడు జాతులు. అవి దేశవాళీ జాతి, విదేశీ జాతి, మ(శమజాతి. 
దేశవాళీ మార్పులను తట్టుకుంటుంది. వీటికి రోగాలు అంతగా 
రావు. పెంచటం తేలిక. ఆకు ఖర్చు ఎక్కువ. ఈ కాయలు చిన్న 
ఎగా ఉంటాయి. కనుక పట్టు దిగుబడి తక్కువ. దారం నాణ్యత 
బాగా ఉంటుంది. విదేశీ జాతి మంచిదే. ఇందు పట్టు నాణ్యంగా 
ఉంటుంది. ఇవి మన వాతావరణానికి బాగా అలవాటు కాలేదు. 

వీటిని పెంచడం కష్టం. ఏటికి రోగాలు బాగా వసాయి. అంతేకాక 
పెంచడంలో నైపుణ్యం కావాలి. ప్రభుత్వం ఈ జాతిని పోత్స, 
హిస్తుంది. పరికరాల ఖర్చులో సబ్సిడీ ఇస్తుంది. మూడవ జాతి 
_ మిశ్రమ జాతి. దీన్ని సంకర జాతి అంటారు. రెండు మంచి లక్ష 

ణాలు దీనిలో ఉన్నాయి. పెంచడం తేలిక. దారం బాగా వస్తుంది. 

రోగాలకు తట్టుకుంటాయి. ఏడాది పొడవునా పెంచవచ్చు. దిగు 


8 


en వు 
ATM 
naar? ల 


TT గా! 
న్‌ నో 


కా ఇ క వ ము 
క క త లో 
శ న nT TCR 


బడి బాగా ఇస్తుంది. 


పట్టు పురుగుల షెడ్‌ 

ట్టు పురుగుల పెంపకం బాగా పెరిగింది. కొందరు ఏటిని 
ఇళ్ళలో పెంచుతున్నారు. ఇది మంచిది కాదు. కారణం ఎమంటే 
- వీటికి తగినంత వేడి కావాలి. సరిపడినంత గాలి కావాలి. 
షడ్‌ ఎప్పుడూ చెత్తలేకుండా ఉండాలి. ఇందుకు షడ్‌ అను 
కూలం. 


en 


కావలిసిన పరికరాలు 

పట్టు పురుగులను కాపాడాలి. ఇందుకు కొన్ని పరికరాలు కావాలి. 
పరికరాల కొనుగోలుకు సబ్బిడీ లభిస్తుంది. వి.డి.వో. ను అడిగి 
తెలుసుకోండి. మలు పట్టు పురుగులను తింటాయి. చీమల 
నుంచి వీటిని కాపాడాలి. అందుకు నీటి దమలు కొవాలి: 
దిమ్మలలో నీరు పోస్తే చాలు. చీమలు చుక్‌ పాకలేవు. ఎరు 
చూచి భయపడతాయి. ఎకరం తోటకు 50 దిమ్మలు కావాలి. 
పురుగులను పెంచడానికి తట్టలు కావాలి. వాటిని వెదురుతో 
చేస్తారు. ఇవి చదరంగా ఉంటాయి లేదా గుండ్రంగా ఉంటాయి. 
కాయలు కట్టడానికి చం(దికలు కావాలి. చందిక ఆరు ఆడు 
గుల పాడవు ఉంటుంది. నాలుగు ఆడుగుల వెడలు ఉంటుంది. 
పని పూర్తయిన వెంటనే భదంగా దాయాలి. ఇవి 10-12 ఎళ్లు 
ఉంటాయి. ఎటిని వెదురుతో చేస్తారు. ప్లాస్టిక్‌ చంద్రికలు ఇంకా 
మంచిఐ. ఇవ ఎక్కువ కాలం ఉంటాయి. ఇవి గాక తటలు, 
పెట్టె, స్పాండు కావాలి. తేమ లోపలి రాకుండా తతత ఈ 
ఫారఫిన్‌ కాగితం కావాలి. ఆకులను ముక్కలు చేయడానికి 
తెట్టు, కత్తిఏట కావాలి. ఇంకా చిన్న చిన్నవి కొన్ని కావాలి. 


10 


గుడ్డ సేకరణ 

ఈ పెంపకంలో మంచి గుడ్డను సేకరించాలి. సేకరించే ముందు 
జాగత్తపడాలి. ప్రభుత్వం గుర్తించిన కేంద్రాల వద్దనే కొనాలి. 
కొన్ని గుడ్డను భదంగా రవాణా చేయాలి. దారిలో ఎండపొడి 
తగులకుండా చూడాలి. గుడ్డ అట్టలను ఒకదానిపె ఒకటి ఉంచ 
రాదు. అట్టకు అట్టకు మధ్య ఎడం ఉండాలి. గుడ్డువై వత్తిడి 
పడనియరాదు. గుడ్డలో పిండానికి గాలి తగలాలి. ఏటిని పురు 
గులు పెంచే షెడ్‌లో ఉంచాలి. ఎండ ఎక్కువగా ఉంటే తడి 
బట్ట కప్పాలి. బట్ట ఆరిపొతే తడిపి వరల కప్పాలి. ఇలా వేడి 
తగ్గెవరకు చేయాలి. ఆ విధంగా గుడ్డను కావూడాలి. పొదిగే 
దాకా కాపాడాలి. 


తట్టలు శుభ్రంగా ఉంచడం 

పట్టు పురుగులు తట్టలలో పెంచుతారు. అచ్చటి మలం వేస్తాయి. 
వాడిపోయిన ఆకులు. విగిలిన ఆకు ముక్కలు అచ్చటి ఉంటాయి. 
అలాగే ఉంచాం అనుకోండి. ఆకులు కుళిపోతాయి. మలం 
చెడు వాసన వస్తుంది. వాతావరణం చెడిపోతుంది. కనుక 
తట్టలు శు[భంగా ఉంచాలి. మొదటి దశలో రోజుకోసారి, రెండవ 
దశలో రండుసార్లు, మూడవ దశలో మూడుసార్లు, నాలుగు-ఐదు 
దశలో ప్రతిరోజు శుభ్రపరచాలి. 


పట్టు పురుగు పొర విడవడం 

ఈ పురుగులు నాలుగు సార్లు చర్మం ఎఏడున్తాయి. పురుగు 
పెరుగుదలకు అనుగుణంగా చర్మం నాగుతుంది. వాత చర్మం 
విడుస్తుంది. మరల కొత్త చర్మం తయారవుతుంది. వాముకు 
బుసంలా ఈ పని జరుగుతుంది. పొర విడిచే ముందు నిగ 
నిగలాడుతుంది. కొద్దిగా ఎరుపురంగులో ఉంటుంది. తల సన్నగా 


క్షే] 


ఉంటుంది. పురుగులు చురుకుగా ఉండవు. పొర విడిచే ముందు 
తట్టలు శుభంగా చెయాలి. మత వేయడం ఆపాలి. అన్ని 
సమంగా పెరుగుతాయి. 20-30 గంటలలో పొర విడుస్తాయి. 
కొత్త చర్మం నిగనిగలాడదు. మడతలు కలిగి ఉంటుంది. తల 
పెద్దగా ఉంటుంది. పొరవిడిచే సమయంలో తట్టలు పొడిగా 


ఉంచాలి, అన్ని ఒక దశలో ఉండేట్లు చూడాలి. దశలను బట్టి 
వాటిని వేరుచేయాలి. పొర విడవగానే మేత పెట్టాలి. ఈ పురు 
గుల మొదటి మూడు దశలను చాకీ పురుగుల దశ అంటారు. 
మూడు-నాలుగు దశలను పెద్ద పురుగుల దశ ఆంటారు. ముందు 
చాకీ పురుగులను గురించి తెలుసుకుందాం. 


12 


చాకీ పురుగుల పెంవకం 

పట్టు పురుగుల పెంపకంలో ఇది కీలక దశ. ఈ దశలో వీటిని 
నేర్పుగా పెంచాలి. జాగత్తగా సాకాలి. ఈ దశలో పురుగుల 
పెంపకానికి షడ్‌లో చిన్న గది కావాలి. వీటికోసం మేతను 
ముక్కలు చేయాలి. అతి చిన్న ముక్కలు పెట్టాలి. రోజుకు 
నాలుగుసార్లు మేత బట్టాలి. మేత వేసే ముందు బెడ్‌ ఆరబె 
ట్టాలి. బాగా శుభ పరచాలి. షెడ్‌లో చల్లని వాతావరణం 
ఉండాలి. అతి చలి ఉండరాదు. అలాగే అతి వేడి కూడదు. 
అన్ని దశలలో పురుగులు సైజు పెరుగుతాయి. పెరుగుద 
అను బట్టి స్టలం పెంచాలి. పెరుగుదలకు తగిన వసతి 
చూపాలి. అన్ని దశలను కనిపెట్టి ఉండాలి. పెద్ద పురుగులు 
బాగా పెరుగుతాయి. బాగా తింటాయి. వీటికి తగిన ఆహారం 
పెట్టాలి. ఈ దశలో ఆకులు మేపవచ్చు. ముక్కలుగా కత్తిరిం 
చాల్సిన పని లెదు. తట్టలు రోజూ సుభపరచాలి. 


పట్టు కాయలు 

ఇది చివరి దశ. ఈ దశలో పురుగులు తినడం మానేసాయి. 
మలం వదలి వేసాయి. పురుగుల లోపలి పొరలు కనిపిసాయి. 
లేత పసుపురంగులో ఉంటాయి. కొద్దిగా పొడుగు తగ్గుతాయి. 
తలలు పెకెత్తి ఆడిస్తుంటాయి. ఇలాంటి పురుగులను ఎరాలి.. 
చందికలలోకి మార్చాలి. అచ్చట కాయగా మారిపోతాయి. 
పట్టు చుట్టగా ఏర్పడుతుంది. ఇదే పట్టుకాయ. ఈ పట్టుకా 
యల నుంచి దారం తిసారు. దీన్ని రీలింగ్‌ అంటారు. ఇది 
అలవాటైన పదం. చర్కాలకు ప్రభత్వం సబ్సిడీ ఇస్తుంది. 


బ్యాంకులు రుణం ఇనాయి. 


పట్టు పురుగులు నున్నితమైనవి. ఏిటిని చిడ,పీడలు ఇట్టే ఆశి 
స్తాయి. బాగా నష్టం కలిగినాయి. కనుక చాలా జాగత్తగా 


పెంచాలి. పురుగులకు నష్టం కలిగించేవి చాలా ఉన్నాయి. 
వాటిలో ఊజీ ఈగల బెడద బాగా ఉంటుంది. ఇళ్ళలో ఈగల 
కంటె పెద్దగా ఉంటాయి. మగ ఈగల వొట్ట సన్నగా ఉంటుం 
ది. ఆడ ఈగల పొట్ట వెడల్పుగా ఉంటుంది. రొమ్ముపై 
చారలుంటాయి. ఈ ఈగలు సంతానాన్ని బాగా పెంచుతా 
యి. ఈగల గుడ్డలో నుంచి లద్దెపురుగులు బయటికి వస్తా 


14 


యి. ఇని పట్టు య. శరీరంలో చేరతాయి. కొవ్వు పదార్దం 

అంతా షట గజ, పట్టు పురుగులును రర కనుక 
తొలి దశలో జాగ్రత్త పడాలి. ఈగలు రాకుండా చూడాలి. కిటికీలకు 
జాలీ వేయాలి. ఈగలు (ప్రవేశిస్తే పట్టుకోవాలి. వెంటనే చంపే 
యాలి. పషడ్డు పై కప్పు నుంచి క్రింద దాకా నైలాన్‌ వల కట్టా 
లి. అన్ని జా(గత్తలూ తీసుకోవాలి. కొన్ని రోగాలు వసాయి. 
ఎది వచ్చినా డాక్టర్‌ సాయం కోరాలి. 


వచ్చె రోగాలు 

పట్టు పురుగులకు చాలా రోగాలు వస్తాయి. కొన్ని పయాదమై 
మ. ఉన్నాయి. ఉదర కోశంలో కలిగే కోగం - అపరి సు[భం 
వలన కలిగే రోగాలు - సాలు కారు రోగం - బూజు రోగం 
ఇలా పలు రోగాలు వీటిని ఆశిసాయి. ఎ రోగం ఆశించినా 
త్వరపడాలి. ఆలస్యం చేయరాదు. సాంత వైద్యం సై తతో 
దు. తెలిసిన వారిని సంప్రదించాలి. 


పంట బాగానే ఉంది. ఏడాది 30 వేల టన్నులుంది. 
రితుకు న్యాయం జరగడం లేదు. అమ్మబోతే అడవి 
కొరివి, తాను అమ్మె వాటికి ధర ఉండదు. ఎంత 
టక్‌ కొనవి కొనాలి ఆడదుగదడుగున. చదతారిఆ బెడద. 
దీని నుంచి బయటపడాలి. అందుకు ఒకటి మార్గం. పట్టు 
కాయలు దళారీలకు అమ్మరాదు. మార్కెట్‌ యార్డులో అమ్మాలి. 
ఈ యార్డులు చాలా ఉన్నాయి. అనంతపురం అలాల నారదో 
పురం, ధర్మవరం, కదిరి, ఓబుల్‌ దేవర చెరువు. చిత్తూరు 
జిల్లాలో మదనపల్లి, కర్నూలు జిల్లాల ఆత్మకూరు, కడప 
జిల్లాలో రాయచోటి, వరంగల్‌ జిల్లాలో హనుమకొండ, కృష్ణా 
15 


జిల్లాలో విజయవాడ మరియు హైదరాబాదు - ఇలా ఎన్నో 
ఉన్నాయి. ఈ కేంద్రాలలో వేలం జరుగుతుంది. వేలంలో 
అమ్మితే రైతుకు లాభం. న్యాయమైన తూకం. రైతు అనం 
దంగా ఉంటాడు. 


లు. ము కద. ల. అలా 


Lasertypeset at Unique Graphs. 2 3 Old Rajinder Nayar Mew Delhi: - 60 and 
printed at Shivam Offset Press. A-12.1 Narama Phase-l. New Delhi - 28 


pn 


